www.prabhanews.com 


epaper.prabhanews.com 


indiaaheadnews.com 


" కొలుపుల్లో పాల్గొ న్న ఎమ్మెల్యే శంకరరావు 


అమరావతి, ఏప్రిల్‌ 30 (ప్రభన్యూస్‌) : మండ ల పరిధిలోని మునుగోడు 
గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అంకమ్మ తల్లి, సత్తెమ్మతల్లి వార్ల కొలుపులు మహోత్స 
వంలో ఆదివారం పెదకూరపాడుశాసన సభ్యులు నంబూరు శంకర రావు పాల్గొని 
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ఆ 
అమ్మవార్ల దయవల్ల నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయుం 
ారోగ్యాలతో, పాడిపంటలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ 
కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గణపా సైదారెడ్డి, కాసు సత్యనారాయణ రెడ్డి, 
మునుగోడు సొసైటీ అధ్యక్షుడు సింగం పుల్లారేడ్డి, గ్రామ సర్పంచ్‌ బంకా విష్ణు, 
గణపా చంద్రశేఖరరెడ్డి కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. 


ఎస్టీలను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం 
- టీడీపీ 


ఎస్టీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ 


గుంటూరు అర్బన్‌, ఏప్రిల్‌ 30 (ప్ర 
భన్వ్యూస్‌) : వైసీపీ ప్రభుత్వం వచ్చి 
నాలుగేళ్లు అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని 
గిరిజన కుటుంబాల బతుకులు 
మారలేదని జిల్లా టిడిపి ఎస్టీ సెల్‌ ప్రధాన 
కార్యదర్శి మేడా రామకృష్ణ 
విమర్శించారు. ఆదివారం తన 
కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల “* 
ఎమావేశం ఆయన మాట్లాడుతూ ఎస్‌ టి ల అభివృద్ధికి పాటుపడకుండా ప్రశ్నించే 
వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వైసీ పీ ప్రభుత్వం హింసిస్తుందన్నారు. 
మ సంక్షేమ పధకాలు గాలికి వదిలి,గిరిజన కుటుంబాలను రోడ్‌ మీదికి 

సీపీ ప ప్రభుత్వం ఈడ్చిందన్నారు. గిరిజనులకు వ్యవసాయం చేసుకోవడానికి 
వ పెట్టుబడులు, మార్గదర్శకాలు, ఉద్యోగాలు, బ్యాక్‌ లాగ్‌ పోస్టులు అవ్‌ 
విమర్శించారు. గిరిజన ఆడపడుచులకు ఏమి న్యాయం చేసింది ఈ వైసీ 
ప్రభుత్వం అన్నారు. 7గురు ఎమ్మెల్యే లు ఉన్నా గిరిజనులకు సరైన హు 
జరగడం లేదన్నారు.ఎస్‌ టి కార్పొరేషన్‌ లు,కమిషన్‌ చైర్మన్‌ లు,కమిటీ సభ్యులు 
ఏమి చేయానికాడికి, లక్షల్లో ప్రజాధనాన్ని వృధా చేస్తూ వైసిపి ప్రభుత్వం ఏమి 
పీకుతుందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. 


ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి 


ఈపూరు, ఏప్రిల్‌ 30 (ప్రభా 
న్యూస్‌) : మండలంలోని ఈపూరు, 
ముప్పాళ్ళ గ్రామంలోని అమ్మవారి దేవ 
స్థానంలో జయంతి వేడుకలు ఆదివారం 
ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 
జయంతి సందర్భంగా దేవాలయాన్ని 
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేక 
ంవజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక 


మాట్లాడుతున్న రామకృష్ణ 


వాసవి చిత్రపటానికి 
నమస్కరిస్తున్న భక్తులు 


జగన్‌రెడ్డి పాలనలో అని ్న వ్యవస్థలు అస్తవ్యస్తం 


నఠసరావుే ఎటు, Me 30 (ప్రభ న్యూస్‌): 
జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి 
అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్య కాండతో 
దోచుకొని, దాచుకోవడంలో నిమగ్నమయ్యారని టిడిపి 
నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవింద 
బాబు ధ్వజమేత్తారు. ఈసందర్భంగా డాక్టర్‌ చదలవాడ 
మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో సిం ంపలీతో గెలవడం 
కోసం సొంత బాబాయిని అత్యంత కిరాతకంగా 
హతమార్చారని, వివేకానందరెడ్డి హత్యలో సొంత 
కుటుంబ సభ్యులు అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ముద్దాయి 
లుగా ఉన్నారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి హత్య 
జరిగి ఉండదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదని, 
అన్న క్యాంటీన్లు, ప్రజా వేదికను కూల్చి వేశారన్నారు. 
ప్రజా వేదికను కూల్చివేసి 9 కోట్ల ప్రజా ధనాన్ని 
దుర్వినియోగం చేశారని, ఒక "ఆర్థిక నేరగాడు 
ముఖ్యమంత్రి అయితే ప్రజా థనం షలాగే దుర్విని 
యోగం అవుతుందని మండిపడ్డారు. ప్రతి వ్యవస్థ 
జగన్‌రెడ్డి పాలనలో అవస పడుతుందని, ప్రభుత్వ 
స్కూళ్ళు మూసివేశారని, అమ్మ ఒడిని ఇంట్లో ఒక్క పి 
ల్లవానికే పరిమితం చేసి పేద విద్యార్థులను విద్యకు 
దూరం చేశారని, జగన్మోహన్‌రెడ్డి విద్యార్థుల పాలిట 
శకుని మామలాగా తయారయ్యారని దుయ్యబట్టారు. 


డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు 


ఇవ్వకుండా నిరుద్యోగులుగా మార్చేశారని, ఆరు 

లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు జగన్‌రెడ్డి చేతగాని 

పాలనవల్ల నిరుద్యోగులుగా మారారని అన్నారు. వ” 
బతి దీవెన సంవత్సరానికి నాలుగు సార్లు వేయాల్సి 

ఉండగా మూడుసార్లు వేసి ఇంజనీరింగ్‌ అయిపో 

యిన పేద విద్యార్థులు సర్టి ఫికేట్లు తీసుకోకుండా 

కాలేజీ యాజమాస్యానికి, విద్యార్థులకు కుమ్ములాట 

సృష్టించారని అన్నారు. అంబేద్కర్‌ విదేశీ ఓవర్సీస్‌ 
విద్యానిధికి అంబేద్కర్‌ పే పేరును తీసివేసి జగనన్న విదేశీ 
విద్యాదీవెన కానుకగా పేరు మార్చడం అంబేద్కర్‌ను 
అవమానించడమేనన్నారు. అంబేద్కర్‌కు జగన్‌కు 
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, భారత 
రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్‌ అని, ప్రజా 
ధనాన్ని దోచుకొని 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థికనేరగాడు 
జగన్‌ పేరు పెట్టడం ఏమిటని ప్రష్నించారు.ై సతు భరోసా 
కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు 
మంజూరు చేసిందని, రాష్ట ప్రభుత్వం కేవలం 
నియంత్రణ పర్యవేక్షణ మాత్రమే చేసిందని, రైతు 
భరోసా కేంద్రాలు నిర్మించామని వై వైసీపీ నేతలు గొప్పలు 
చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 56 లక్షల వృద్ధాప్య, 
వికలాంగుల, వింతు పెన్నన్లు ఉండగా జగన్‌రెడ్డి 


మాట్లాడుతున్న డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు 


అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షలకు కుదించి, 
అధికారంలోకి రాగానే శివేలు ఇస్తామని చెప్పి 
ఇవ్వకుండా వృద్ధులను మోసం చేశారని అన్నారు. 
జగన్‌రెడ్డి పాలనలో ల్యాండ్‌, శాండ్‌, మైన్‌, గుఠ్కా, 
గంజాయి, డ్రగ్‌ మాఫియా చెలరేగి పోతుందనిస 
మాఫియా కింగ్‌లుగా వైసీపీ నేతలు తయారయ్యారని 
ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి అన్నం పెట్టలేనివాడు 
పిన్నమ్మకు బంగారు గొలుసు చేస్తానన్నట్లుగా ఒక 
రాజధాని కట్టడానికి చేతకాని దద్మమ్మ మూడు 
రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడుతున్నా 
రని నిప్పులు చెరిగారు. జగన్‌రెడ్డి పాలనలో టిడిపి 
నాయకులు, కార్యకర్తలు, మహిళలు, దళితులపైన 
దాడులు పెరిగిపోయాయని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ 
వైరస్‌ను చూసి భయపడుతున్నారని అన్నారు. ఈ 


చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం నోటిఫికేషన్‌ 


సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. 


ఘనంగా కృష్ణవేణి కళాశాల వార్షికోత్సవం 


నఠసరామవుే ఎట అర్బన్‌, 
ఏప్రిల్‌ 30 (ప్రభ న్యూస్‌) : 
కృష్ణవేణి డిగ్రీ కళాశాల 18వ 
వార్షికోత్సవాన్ని కళాశాల 
ఆవరణలో శనివారం ఘనంగా 
నిర్వహించినట్లు కళాశాల 
ప్రిన్సిపాల్‌ నాతాని వెంకటేశ్వర్లు 
తెలిపారు. ఈ సందర్భంగా 
ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ప్రతి 
విద్యార్ధి క్రమశిక్షణతో సమ 
యానుకూలంగా పనిచేయడం 
వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకోవ - 
చ్చన్నారు. ఈ కార్యక్రమానికి క్‌ 
ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి 
గ్రూప్‌ స సంస్థ అధినేత తులసి 
రామచంద్రప్రభు మాట్లాడుతూ 


ముఖ్యఅతిథి తులసి రామచంద్రప్రభును 
సన్మానిస్తున్న కళాశాల డైరెక్టర్లు 


నేడు వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో “మేడే 


ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు తగిన నాలెడ్డ్‌ను, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని 
సూచించారు. విభిన్న రంగాల్లో భారత దేశాన్ని ప్రథమ స్థ సానంలోనిలిపే బాధ్యత నేటి 
యువతపై ఉందన్నారు. ఆర్థికంగా, సైనికపరంగా ఇతరే దేశాలను అధిగమించి ఒక 
బలమైన శక్తిగా భారతే దేశాన్ని నిర్మించాలని తెలిపారు. దేశమంటే 
మట్టికాదోయ్‌ -దేశమంటే వతం జ అనే గురజాడ గీతాన్ని గుర్తు చేశారు. ఈ 
విద్యాసంవత్సరంలో కళాశాలలో విప్రో, టిసియస్‌ పలు కంపెనీల్లో ఉద్యోగాలు 
సాధించిన విద్యార్థులకు, విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, క్రీడల్లో పతకాలు 
సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు. 
సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల 
డైరెక్టర్‌ నాసరయ్య, అధ్యాపకులు, వద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 


మాట్లాడుతున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 


గుంటూరు ఈన్స్‌ ఏప్రిల్‌ 30 (ప్రభన్వూస్‌) : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 
(మేడే) సందర్భంగా సోమవారం ఉదయం 9:00 గంటలకు గుంటూరు నగరంలోని 
బృందావన్‌ గార్డెన్స్‌ 6వ లైన్‌ క్యాపిటల్‌ హోటల్‌ ఎదురు గా వున్న వైసిపి ప్రాంతీయ 
కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి , జిల్లా 
వైసిపి అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం బృందావన్‌ 
గార్డెన్స్‌లోని వైసిపి కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వైసిపి 
అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ మాట్లాడుతూ మేడే వేడుకలకు ముఖ్య 
అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి , రీజినల్‌ కోఆర్డినేటర్‌, 
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నగర మేయర్‌, డిప్యూటీ 
మేయర్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు హాజరు అవుతారని తెలిపారు.గుంటూరు 
జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (బ్రేడ్‌ యూనియన్‌ వారి ఆధ్వర్యంలో జెండా 
ఆవిష్కరణ , కేక్‌ కటింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 
జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రార క్రోం ఆష్టన్‌ సభ్యులు, ఏఎంసి 
చైర్మన్లు , డైరెక్టర్‌ లు జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, “సర్పంచులు, జెసిఎస్‌ 
కన్వీనర్లు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్మిక స సంఘాల 
నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గృహసారధులు 
అందరూ పాల్గొని మేడే వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కోరారు. 


పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 

మండల కేంద్రమైన ఈపూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి 

వేడుకలు ఈపూరు ఆర్యవైశ్య సంఘం వారు ఘనంగా నిర్వహించారు. మెయిన్‌ 

సెంటర్‌ లోని అన్నపూర్ణ మెడికల్‌ స్టోర్‌ షాప్‌ ముందు అమ్మవారి చిత్రపటానికి ప 
రాలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం భక్తులకు 

అల్పాహారంగా పులిహార పంపిణీ చేశారు. 


ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ లింక్‌ తప్పనిసరి 


కొల్లిపర, ఏప్రిల్‌ 30 
(ప్రభన్వూస్‌) : ప్రజలంద 
రూ దగ్గరలో ఉన్నటువంటి 
ఆధార్‌ కేంద్రాల వద్దకు వెళ్లి 
ఆధార్‌ అప్పేట్‌ ఫోన్‌? నెంబర్‌ 
లింక్‌ ను తప్పనిసరిగా 
చేయించు కోవాలని 
అన్నారు మండల పరిధిలోని చివలూరు గ్రామంలో వాలంటీర్లు సచివాలయ 
సిబ్బందితో కలసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సిటిజన్‌ జెట్రిచ్‌ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 
ఎంపీడీవోపి శ్రీనివాసులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది వాలంటిర్లు కలిసి 
సమన్వయంతో సిటిజన్‌ జెట్రిద్‌ ప్రోగ్రాంలో ప్రజలందరికీ సచివాలయం ద్వారా 
అందించే సేవలను తెలియజేయాలని అన్నారు ఆధార్‌ అప్టేట్‌ ను ప్రతి ఒక్కరు 
చేయించుకోవాలని వెల్లడించారు. 


పల్నాటి సంఘ సంస్కర్తకు ఘన నివాళి 


వమాచర్శ ఏప్రిల్‌ 30(ప్రభన్యూస్‌): పల్నాటి సంఘసంస్కర్త పందిరి గురువులకు 
వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘన నివాళులు అర్పించారు. మాచర్ల 
పట్టణంలోని (గ్రంథాలయంలో గురువులు 58వ వర్ధంతి వేడుకలను ఘనంగా 
నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత డా. బెజ్జంకి 
జగన్నాథచార్యులు మాట్లాడుతూ కుల మత రహిత సమాజం కోసం ఉద్యమించటమే 
కాకుండా, ఆచరించి చూపించిన మహనీయుడు పందిరి గురువులని ఆయన 
అన్నారు. పందిరి గురువులు చిత్రపటానికి డాక్టర్‌ బెజ్జంకి, మాచర్ల మున్సిపల్‌ వైస్‌ 
చెర్మన్‌ పోలూరి నరసింహారావు, చరిత్రకారుడు, రచయిత పావులూరి సతీష్‌బాబు, వా” 
సి క్లబ్‌ అధ్యక్షులు ఓరుగంటి చెన్నకేశవరావు, గురువులు కుమారుడు అంబర్‌ 
తదితరులు పూలమాలలు వేసి ఘుననివాళులు అర్చించారు. డాక్టర్‌ బెజ్జంకి 
మాట్లాడుతూ సాంఘికసమానత్వ సాధనకు పలు విప్లవాత్మకకార్యక్రమాలు చేశారని, 
ఆచార్య వినోబా భావే తో కలసి భూదానోద్యమంలో పాల్గొన్నారన్నారు. మున్సిపల్‌ 
వైస్‌ చెర్మన్‌ పోలూరి నరసింహారావు మాట్లాడుతూ గురువులు స్వగ్రామమైన 
తుమృకోటలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి, అన్ని కులాలవారికి సహపంక్తి 
భోజనాలు పెట్టించిన మహానుబావుడని, గ్రామంలో స్కూల్‌ ఏర్పాటుకు, అనేక 
గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుకు తీవ్రంగా కృషిచేశారన్నారు. వాసవిక్లబ్‌ చెర్మన్‌ 
ఓరుగంటి చెన్నకేశవరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 
గురువులు పల్నాడు ప్రాంతంలో అంబర్‌ చరఖా ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర 


గురువులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వాసవి క్లబ్‌ బృందం 


వహించారని అందుకు గుర్తుగా వారి కుమారుడికి అంబర్‌ అని పేరు పెట్టు 
కున్నారన్నారు. పావులూరి సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రముఖ హేతువాది, 
సంఘసంస్కర్త గోరా సతీమణి సరస్వతి గోరా, లవణం తో కలసి అనేక ఉద్యమాల్లో 
గురువులు పాల్గొన్నారని, అస్పృశ్యత నిర్మూలన, సమసమాజమే లక్ష్యంగా తుదిశ్వాస 
వరకు పనిచేశారన్నారు. పందరి బాలగురవయ్య మాట్లాడుతూ గురువులు చరిత్ర 
ఎవరికి తెలియదని వెలుగులోకి తీసుకువచ్చిన పావులూరి సతీష్‌బాబును ప్రత్యేకంగా 
అభినందిం చారు. ఈసందర్చంగా సతీష్‌బాబును శాలువాతో సన్మానించారు. ఈ 
కార్యక్రమంలో మేడం నాగేశ్వరరావు, పోలా శ్రీనివాసరావు, ఉప్పుతోళ్ళ రమేష్‌, 
చుండూరి సత్యనారాయణ, పందిరి నరసింహరావు, బొచ్చు రాజా, లాల్‌సాహెబ్‌ 
తదితరులు పాల్గొన్నారు. 


వివరాలు తెలియజేస్తున్న ఎంపీడీవో, సిబ్బంది 


